




శ్రీ శ్రీ గురు గౌరాంగౌ జయత; 


నామ మహిమ 
నామ రహస్యము 


ఏ; రచయిత : 
శ్రీల జగదానందపండితులు 















* అనువాదకులు : 
నిత్యలిలా ప్రవిష్ట ఓం విష్ణుపాద 
శ్రీ శ్రీమద్దక్తివిలాస తీర్లగోస్వామి మహారాజు గారి 
లు ణి 
అను[గ్రహముచే 
త్రిదండి శ్రీభక్తి సుధీర దామోదర మహరాజు 


రామానంద గౌడీయ నుఠము 
కొవ్వూరు, 


శ్రీ 









(ప్రకాశకులు : 


శ్రీ సొద భక్తి విబుధ వామన మహరాజు, 
న్డ్‌ రామానంద గౌడీయమలఠము 
కోవూరు - 534 350 


తృతీయ ముద్రణ : 3,000 


శ్రీప్రమాధి నామ సంవత్సర 
అక్షయ తృతీయ - 18-4-1999 


NAMA MAHIMA - NAMA RAHASYAMU 
BY 
SRILA JAGADANANDA PANDIT 


ప్రాప్తిస్థలములు : 


1) శ్రీ రామానంద గౌడీయ మఠము, కొవ్వూరు. 
2) శ్రీ గౌడీయ మఠము, గుంటూరు. 
3) శ్రీ గౌడీయమరఠము, మద్రాసు. 


మును 


నాను నుహూను, నామ రనొస ములను ఈరెండు విషయములు 
“పేను వివర్రమనెదీ (గ్రంథములోని అంళములు. ఈ(గ్రంథమును 
(శీల జగదానందసండితులు అను మనానీయులు నంగభాషలో 
రచించియున్సారు. నీరు శ్రీబైతన్వ మవోప్రభువు యొక్క పార్గదులు 
నురియు సనుకాలికులు. గౌరగణోద్దేశదీపీక్త క్రీ చైతన్య చరితా 
నుతము” అను గ్రంథములలో నీరు సత్యభామ అనతారనుని 
నర్థింపబడియున్భది. 


“పేమ దినర్తి మనెడి గ్రంథమునందు గురుతత్తము, 
భగవత్తత్త్యము, జీనతత్త్యము, వర్ణాశ్రమ ధర్మనికిష్టత,  వైష్షన 
మహాను, వైరాగ్యరహన్యము, సాధనపద్దతి, ఏకాదశి నూహాత్మ్యము, 
నవద్వీవములో శ్రీమన్మహోవభున లీలలు, భక్తుల 'యొక్క 
లక్షణములు, నామమనామ, నామరనాస్వము మున్ఫుగు అంశములు 
నిపులీకరింపబడినని. 


ఈ (గంథమున నామనువీను, నామురనాస్యము అను రెండిటిని 
గుటీంచి మాత్రము వివరించుట జరిగినది. వారినాను సంకీర్తనమే 
కలియుగధర్మము. నామమే సాధనము. నామమే సాధ్యము. 
నామమానోత్మము గుటీంచి, నామము చేయనలసీన సద్దటిన 
గుటీంచియు మనము సృష్టముగ తెలిసీకొనని యెడల నామజపము 
చక్కగా చేయజాలము. (పేనువినర్తనును గ్రంథము చదినినపుడు 


అమూల్యమైన ఈరెండు బిషయనులు ఆంధులకందరకు 
అందించనలెననెడి సదుద్దెళ్ళము కలుగగా ఈచిన్చి వ్లుస్తకమును 
ముద్రించుట జరిగినది, 


థీ జగన్దాధపూరీన్షతములో సము[ద్రతరమందు ఒకానొక రోజున 
శరత్కాల పార్ధిమనాడు నాము(స్రవర్తకుడైన శ్రీమున్మవోప్రభువు 
నారిదాను, స్వరూపదామోదర్‌, రాయరామానందులు మున్హుగు 
భక్తులకు నొమరవాస్యనును గురించి సాయముగ బెప్ఫిను, మరియు 
ఒకనాడు “గంభీర అను స్థలములో క్షుష్టదానుడను భక్తుడు 
నామనూవోత్యమును గూర్చి అడుగగా, 'నానునువొత్త[ము 
నర్ధనాతీతము. అయినను, సమస్తశాస్ర్రములలో చెప్పుబడీనదానిని 
నీకు వినరింతును” అని చెప్పెను. 


నామము నాశ్రయించిన భక్తులు ఈ రెండు విషయములను 
కూలంకషముగా చదివి ఆప్రకారముగ నానుజసమును చేసీనబో 
నామము యొక్క ఫలితమును సొందగలడు. నాను రవాన్యమును, 
మనాత్త్రమును అందణు శ్రద్దతో పఠించి ఆచరించి, ఇతరులకు 
గూడ అందించినబో ఘోరమైన సంసార సముద్రమునుండి ఉత్తీర్డులై 
నామ(్రభువుయగు శ్రీ బైతన్య మవో ప్రభుని క్రుసకు నాతులయ్యెదరు 
ms. 


ఇట్టు 
ప్రకాశకులు. 


శ్రీ శ్రీ గురు గౌరాంగౌ జయతః 
గామ మహిమ 


ఒకానొక రోజున కాశీమిశ్రుని భవనములో వేంచేసి యున్న శ్రీ 
చైతన్య మహాప్రభువును కృష్ణదాసు అను ఒక భక్తుడు బ్రహ్మాది 
దేవతలకు గూడ గోచరముకాని కృష్ణనామ మహిమనుగురించి 
చెప్పవలసినదిగా కోరెను. అపుడు శ్రీమన్మహాప్రభువు ఇట్లు 
వివరించెను. 





ఓకృష్ణదానా!, కృష్ణనామ మహిమ అపారమైనది. ఈనామ 
(ప్రభావమును గూర్చి కృష్ణునికే తెలియదనినను అతిశయోక్తికానేరదు. 
అయినను నామ మహిమను గురించి అనేక శాస్త్రములలో నేను 
(గ్రహించిన దానిని నీకు చెప్పెదను. దీనిని విశ్వాసముతో (శ్రద్దగా 
వినుము. ఫలితముగా నీవు ఈ ఘోరసంసార సము(ద్రమునుండి 
తరించగలవు. 


నిరంతరము హరినామము నుచ్చరించుటవలన సమస్త 
పాపములు తొలగిపోవును. అన్నిరకముల వ్యాధులు నిర్మూలన 
మగును. సమస్తదుఃఖములు సమసిపోవును. ఆకలి బాధక్షీణించును. 
నరకములోనున్నవారుగూడ శీఘ్రముగా తరింతురు. ప్రారబ్దకర్మము 
ఖండింపబడును. సమస్త అపరాధములు క్షీణించును. 


దాన వ్రత హోమాది సమస్త కర్మలు నామమునే ఆశ్రయించును. 
వేదములన్నిటియందు సారభూతమై సూర్యుని వలె ప్రకాశించునది 
నామమే. సమస్త పుణ్యతీర్థముల (ఫలితము) కంటె నామము 
సర్యోత్కృష్టమని సమస్త శాస్త్రములు ఘోషించుచున్నవి. సమస్త 
శుభకర్మలు నామముపై ఆధారపడియున్నవి. అయినను వాటి 
అన్నిటికంటె ఉత్తమ ఫలితమును ఒక్క నామమే ఒసంగును. 
భగవంతుని సర్వశక్తులు నామము నందిమిడియున్నవి. సమస్త 
జీవరాసులకు ఆనందము నిచ్చునది భగవన్నామమొక్కటే. (శ్రద్దతో 
హరినామమును కీర్తించినవారు జగత్తులో పూజనీయులు. 
దిక్కులేనివారికి నామమే దిక్కు. పతితులనుగూడ పావనులనుగా 
జేయు సామర్థ్యము నామమునకు గలదు. 


కృష్ణనామమును సర్వకాల సర్యావస్టలయందు కీర్తించు వారు 
ఆనామ సంకీర్తన వలననే ముక్తిని పొందుదురు. మరియు వారికి 
వైకుంఠధామములో నిరంతరము హరిని కీర్తించుభాగ్యము 
భగవత్రీతియు కలుగును. స్వయముగ నామమే పురుషార్థముల 
నిచ్చును. భక్తి అంగములలో నామము (ప్రధానమైనదని శ్రుతి, 
స్మృతి, శాస్త్రములు చెప్పుచున్నవి. దీనికి అసంఖ్యాకములైన 
(ప్రమాణములు గలవు. 


నామము సర్వపాపములను వినాశనము చేయును. 


న్న అయం హి హి కృత నిర్వేశో జన్మకోట్యంహసానుపి | 
యద్వ్యాజహార వివశో నామ స్వస్త్యయనం హరేః ॥ 
(భాగవతము 6-2-7) 
సమస్త పాపములను నశింపజేయుటయె నామముయొక్క 
ప్రప్రథమ ధర్మము. దానికి ప్రమాణ మేమనగా - అజామిళుడు 
అవసానకాలమందు “నారాయణ” శబ్దము ముమ్మారుచ్చరించి 
కోటి కోటి జన్మలలో చేసిన పాపరాశులనుండి ముక్తిని బొంది 
భగవత్సాన్నిధ్యము జేరెను, 
శ్లో! స్తేన: సురాపో మిత్ర ధ్రుగ్‌ బ్రహ్మహా గురుతల్పగః | 
స్త్రీ రాజ పీత్స గో హన్సాయే చ పాతకి నో౭పరే ॥ 
న్న సర్వేషానుప్యఘనతా మిదమేన సునిష్టృతమ్‌ 
నామవ్యాహరణం విష్ణోర్యత స్త ద్యిషయా మతిః ॥ 
(భాగవతము 6-2-9,10) 
ఇంకను స్త్రీ రాజు, గోవు, 'బ్రాహ శః పతృహత్యలు చేసినవారు, 
మద్యపాన రతుడు, గురుపత్నిగామి, మి(త్రద్రోహి, చోరుడు, ఇవియే 
గాక మిగిలిన పాపములు చేసిన వారుగూడ హరినామ ఉచ్చారణముచే 


నిష్టృతిని బొందగలరు. ఈ ్రకారముగ జీవులకందజుకు 
హరికిర్తనము సద్గతిని (ప్రసాదించును, 


సమస్త వ్రతములు నామము కంటె తుచ్చములైనవి. 


శ్లో॥ న నిష్కృతై రుదితైః బ్రహ్మ వాదిభి 

స్తథా విశుధ్యత్యఘవాన్‌ వ్రతాదిభిః । 

యథా హరేర్నామ పదైరుదాహృత్తై 

స్తదుత్తను: శ్లోక గుణోపలంభకమ్‌ ॥(భాగవతము 6-2-11) 

చాం(ద్రాయణాది వ్రతములు పాపాత్ములను పాపముల నుండి 

శాస్త్రములలో చెప్పిన రీతిని తరింపజేయలేవు. ఏలననగా, తాత్కాలిక 
(వ్రతాదులవలన పాపవాసన, పాపబీజము నశింపవు. కాని ఒక్కసారి 
కృష్ణనామము నుచ్చరించుటవలన పూర్వకృత పాపమేగాక, 
పాపమునకు మూలకారణమగు అవిద్యగూడ తొలగిపోవును. సమస్త 
పాపములనుండి రక్షించి ముక్తి నొసంగునది నామమే కావున దీనికి 
మించిన వ్రతము వేజొకటి లేదు. 


శ్లో సాంకేత్యం సారిహాస్యం వా స్తోభం హేలనమేన వా ॥ 
వైకుంఠనాను గ్రహణ మశేషాఘహరం విదుః ॥ 
(భాగవతము 6-2-14) 
(ప్రాపంచిక ఫలితముల నాశించిగాని, ఇతరులను హళన చేయు 


నుద్దేశ్యముతోగాని, గానము చేయవలెననిగాని, అ(శ్రద్దతో గాని 
వైకుంఠుని నామమును ఎవరు ఆ(శ్రయించుదురో, వారి అశేష 


పాపములు హరింపబడును. ఈ విషయమును శాస్త్రవేత్తలగు 
భాగవతోత్తములు తెలిసికొని ఉన్నారు. 
శ్లో! పతితః స్థలితో భగ్షః సందష్టస్తప్త ఆహత; | 
హరిరిత్యవశే నాహ పుమాన్‌ నార్హతి యాతనాః ॥ 
(భాగవతము 6-2-15) 
పైనుండి (క్రిందపడినపుడు గాని, నడచుచు జారినపుడు గాని; 
శరీరమునకు గాయము తగిలినపుడు గాని, సర్సాది క్రూరజంతువుల 
వలన హాని కలిగినపుడు గాని, రోగపీడితుడైనపుడు లేదా ఇతరులు 
శిక్లించినపుడు గాని ఎవరు కృష్ణ, హరి, నారాయణ అనునామములను 
ఉచ్చరించుదురో వారికి ఎన్నడును నరక బాధ కలుగదు. 
శ్లో అజ్ఞానా దథవా జ్ఞానాదుత్తమ: శ్లోకనామ యత్‌ | 
సంగీర్తితమఘం పుంసో దహేదేదో యథా౬నలః ॥ 
(భాగవతము 6-2-18) 
అగ్ని ఏవిధముగా గడ్డిమెటిని దగ్గింపజేయునో అట్లే ఎవరు 
తెలిసిగాని, తెలియకగాని ఉత్తమ: శ్లోకుడగు భగవంతుని నామమును 
కీర్తించుదురో వారి సమస్త పాపరాశి భస్మీభూతమగును. 
శ్లో॥ వర్తమానస్తు యత్‌ పాపం యద్బూతం యద్భవిష్యతి | 
తత్సర్వం నర్హహత్యాస్తు గోవింద కీర్తనా౭నలః || 
(లఘు భాగవతము) 


' గోవింద కీర్తనమనెడి అగ్ని జీవులయొక్క భూతభవిష్య 
ద్వర్తమానముల పాపములనన్నిటిని అనాయాసముగ దహించి 
వేయును. కావున కలియుగములో (యుగధర్మమైన) నామము 
కంటె జీవులకు బంధువు లేదు. 
శ్లో! సదా ద్రోహపరో యస్తు సజ్జనానాం మహీతలే । 
జాయతే సాననో ఢన్యో హరే ర్నామాను క్రేర్తనాత్‌ || 
(లఘు భాగవతము) 
ఈ భూలోకమున నిరంతరము సజ్జనులను పీడించు ద్రోహ 
చింతన గలిగిన వారుగూడ సదా హారీ వలన పవిత్రులై 
ధన్యులగుదురు. 
శ్లో! వసన్తి యాని కోటిస్తు పాననాని పంక 
న తాని తత్తుల్యం య్యా కృష్ణ నామాను కీర్తనే || 
(కూర్మపురాణము) 
శాస్త్రములలో లెక్కలేనన్ని ప్రాయళ్ళిత్తములు చెప్పబడియున్నవి. 
కాని అవి ఏమియు కృష్ణ నామ కీర్తనమునకు సమము కానేరవు. 


9 


శ్లో! నామ్నోఒస్య యావతీ శక్తిః పాప నిర్హరణే హరః | 
తావత్‌ కర్తుం న శక్సోత్‌ పాతకం పాతకీ జన; ॥ 
(కూర్మపురాణము) 
ఏ పాపియుగూడ చేయలేనంతటి పాపమునుగూడ హరింపజేయ 
గలశక్తి నామమునకు ఉన్నది, భగవన్నామ మహిమ అంతటిది. 
అనగా నామము ఎంతటి పాపమునైనను తుడిచి వేయునని 
అర్థము. 


ల తన్నాస్తి కర్మజం లోక నాగ్‌ జం లే 1. 
యన్న క్షపయతే పాపం కలౌ గోవింద కీర్తనమ్‌ i 


(స్కందపురాణము) 


శ్లో అచ్యుతానంత గోవింద నామోచ్చరణ భూషితా: | 
కా సకలా రోగా; సత్యం సత్యం వదామ్యహం ॥ 
(బృహద్‌ నారదియము) 
ఎవరు అచ్యుత, గోవింద, మధుసూదన యని భగవంతుని 
నామమును ఆర్తితో ఉచ్చరించుదురో వారి సర్వరోగములు (శాదీరక, 
మానసిక) నశింపబడును. ఇది ముమ్మాటికి సత్యము. 
శ్లో మహాపాతక యుకో౭పి కీర్ర ర్త యన్నీశం హరిమ్‌ | 
శుద్దాంతః కరణో భూత్వా "జాయతే" పంక్తి సావనః ॥ 
(బ్రహ్మాండపురాణము) 


10 


మహాపాతకు డైనను అహర్నిశము జగదీశ్వరుడగు హరిని 
కీర్తించినయెడల అంత శుద్దిగలిగి సజ్జన సాంగత్యమునకు యోగ్యత 
కలుగును, 
శో నుహావ్యాధి సమాచ్చన్నో రాజవారోప పీడిత; | 
నారాయణేతి సంకీర్య నిరాతంకో భవేన్నరః || 
(వహ్నీపురాణము) 
మహావ్యాధి పీడితుడైనవాడు, రాజదండనము ననుభవించువాడు 
'నారాయణ' యని ఆర్తితో నుచ్చరించినచో వారు ఆయాబాధలనుండి 
తత్‌ క్షణము విముక్తులగుదురు. 
న సర్వరోగోపశమనం సర్యోపద్రవనాశనం | 
శాంతిదం సర్యారిష్థానాం హరేర్నామానుకీర్తనే 11 
(బృహద్‌ విష్ణుపురాణము) 
నిరంతరము హరినామకీర్తనము చేయువారికి సర్వరోగములు; 
క్లేశములు, సర్వ ఉపద్రవములు, సర్వ అరిష్టములు తొలగిపోవును. 
శ్లో॥ పంక్తీర్తమానో భగవాననంత: 
శ్రుతాను భానో వ్యసనం హి పుంసామ్‌ । 
ప్రవిశ్య చిత్తం విధునోత్యశేషం 
యథా తమో౭ఒర్కోఒభ్రమివాతి వాత; ॥ 
(భాగవతము 12-12-48) 


ll 


సూర్యుడు అంధకారమును, (ప్రబలమగు వాయువు 
మేఘములను దూరీభూతము చేయునట్లు అనంతుడైన భగవంతుని 
నామమును ఆశ్రయించినవారికి (అనగా (శ్రవణ కీర్తనము 
చేయువారికి) వ్యసనరూప దుఃఖములన్నియు పటాపంచలగును. 
న ఆర్హా ఏషన్నా: శిధిలాశ్ళ భీతా 
ఘోరెషు చ వ్యాధిషు వర్తమానాః | 
సంకీర్త్య నారాయణ శబ్దమేకం 
విముక్త దుఃఖాః సుఖినో భవంతి ॥ _ (విష్ణధర్మోత్తరము) 
కష్టము వచ్చినపుడు, మనోవ్యాకులత ఎర్పడినపుడు, పతన 
మొందినపుడు, భయము కలిగినపుడు, ఘోరమైన వ్యాధి పీడితుడై 
దానికి నివారణోపాయము లేనపుడు “నారాయణ” శబ్దము నొక్కసారి 
క్రీర్తించినచో సమస్త దుఃఖములనుండి విముక్తులై సుఖశాంతులను 
పొందగలరు. 
శ్లోః కీర్తనాడ్డేన దేవస్య విష్ణో రమిత తేజసః | 
యక్షరాక్షస బేతాళ భూతప్రేత వినాయకాః ॥ 
నో డాకిన్యో విద్రవన్తిస్మయే తథా౭న్వ్యే చ హింసకా | 
సర్యానర్హహరం తస్యనామ సంకీర్తనం సృతమ్‌ ॥ 
శ్లో నామ సంకీర్తనం కృత్వా క్షుతృట ప్రస్థలితాదిషు | 
నియోగం శీఘ్ర మాస్నోతి సర్యాన్థర్న సంశయః ॥ 
(విష్ణుధర్మోత్తరము) 


12 


సర్వశక్తి సంపన్నుడును, మహా తేజశ్ళాలియు, దేవ దేవుడునగు 
భగవంతుని నామసంకీర్తనము వలన యక్ష, రాక్షస, బేతాళ, భూత, 
'ప్రేత,డాకిని మొదలగు హింసక వ్యక్తుల యొక్క సర్వానర్గములు 
హరింపబడుచున్నవి. మరియు ఆకలి, దప్పిక, జారిపడుట మొదలగు 
దుఃఖములనుండి కూడ అతి శీఘ్రముగ విముక్తులగుదురు. ఇందు 
సంశయమేమిము లేదు. విశ్వాసముతో నామమును చేయువారు 
ఫలితమును తప్పక పొందుదురు. 
శ్దో॥ కలికాలకుసర్పస్య తీక్ల దంష్ట్రస్య నూ భయమ్‌ । 
గోవిందనామ దానేన దగ్గో యాస్యతి భస తామ్‌ I 
(స్కాందపురాణము) 
కలికాలమనెడి దుష్టసరృముయొక్క భయంకర కోజలనుజూసి 
ఎవరును భయపడ నవసరము లేదు. గోవిందనామ మనెడి 
దావానలము కలిసర్పమును భస్మీభూతము చేయగలదు. 
శ్లో హరినామ పరా యే చ ఘోరే కలియుగే నరాః । 
త ఏవ కృతకృత్యశ్చ న కలి ద్బాధతే హితాన్‌ ॥ 
న హరేకేశవ గోవింద వాసుదేన జగన్మయ | 
ఇతీరయన్తి యే ఎత్యం న హీ తాన్‌ బాధ తే కలిః ॥ 
(విష్ణు ధర్మోత్తరము) 


13 


తా॥ ఘోరమైన ఈ కలియుగములో హరినామము నాశ్రయించిన 
మానవులు కృతకృత్యులై కలిబాధనుండ విముక్తులగుదురు. అట్టివారు 
హరి నామమును తప్ప వేజొక సాధనను స్వీకరింపరు. హరే!కేశవ! 
గోవింద! మున్నగు నామముల నుచ్చరించుటవలన కలి బాధించదు. 
ఎవరు విశ్శాసముతో భగవన్నామమును చేయుదురో వారికి హృదయ 
పవిత్రతగలిగి సుఖశాంతులు వృద్దియగును. మరియు వారు ఆ 
నామమందే రమింతురు. 
శ్లో) యథాయథా హరేరామ కీర్తయన్తిస్మ నారకాః । 

తథాతథా హరౌ భక్తిముద్య్వహన్లో దివం యయుః ॥ 

నరకములోనున్న వారైనను ఏవిధముగనైనను నామమును ఎవరు 
ఆర్తితో కీర్తింతురో వారు ఆయావిధముగ భక్తిని పొంది దివ్యమైన 
భగవత్సాన్నిధ్యము జేరగలరు. 


న్న నౌతః పరం కర్మనిబంధ కృంతనం 
ముముక్షతాం తీర్థ పదానుకీర్తనాత్‌ 1 
నయత్‌ పునః కర్మసు సజ్జతే మనో 
రజస్తమోభ్యాం కలిలం తతోఒన్యథా 1 (భాగవతము 6-2-46) 


తా॥ ముక్తిని బొందవలెననెడి కోరిక గలవారలకు తీర్ధ పద 
స్వరూపుడైన .భగవంతుని నామమును కీర్తించుటకంటె కర్మ 


14 


బంధముల తొలగించు వేటొక మార్గము లేదు. కారణమేమనగా 
నామసంకీర్తన వలన చిత్తము కర్మయందు లిప్తము కాదు. 
(వ్రాయళ్ళిత్తాదుల వలన (తాత్కాలికముక్తి లభించినను) మరల 
రజస్తమోగుణములవలన మనసు కలుషితమగును. 
నో యన్నామధేయం (బుయమాణ ఆతుర; 

పతన్‌ స్టన్‌ వా నినశో గృణన్‌ పుమాన్‌ | 

విముక్త కర్మార్గల ఉత్తమాం గతిం 

ప్రాస్నోతి యక్ట్యన్తి న తం కలౌ జనాః ॥ 

(భాగవతము 12.3.44) 


తా॥ ఎవని నామధేయమును మరణశయ్యపై యుండిగాని 
ఇంద్రియములు పటుత్వము తగ్గినపుడు గాని ఆతురతతో నున్నపుడు 
గాని గద్గదస్వరముతో ఉచ్చరించిన సమస్త కర్మలనుండి విముక్తులై 
ఉత్తమ గతిని బొందగలరో అట్టి భగవానుని నామమును ఈకలియుగ 
జీవులు సేవించలేరు కదా! 
శో! మమ నామాని లోకేఒస్మిన్‌ శ్రద్దయా యస్తు కీర్తయేత్‌ । 
తస్యాపరాధకోటిస్తు క్షమామ్యేవ న సంశయః ॥ 


(విష్ణుయామలము) 


15 


తొ ఎవరు కుటిలత్వము లేక శ్రద్దతో నాయొక్క నామమును 
చేయుదురో అట్టివారి కోటి అపరాధములనైనను నేను క్షమించుదును, 
ఇందు సంశయము లేదు. ఈవిషయమందు ఎవరికి విశ్శాసములేదో 
వారు నిజముగ మందభాగ్యులు. అట్టవారి తరణమునకు మార్గము 
లేదు అని మహావిష్ణువు చెప్పెను. 
శ్లో॥ మన్ర తస్తన్తతశ్ళ్చిద్రం దేశ కాలార వస్తుతః | 
సర్వంకరోతి నిశ్చిద్రమను సంకీర్తనం తవ ॥ (భాగవతము 8.23.16) 
తా॥ మంత్ర, తంత్రముల వలనను ఆయా దేశకాలములలోని 
వస్తువుల వలనను ఏర్పడిన దోషములనునీనామసంకీర్తన మాత్రము 
సోగొట్టుచున్నది. సమస్త సత్కర్మలకంటెను నామము శ్రేష్టమైనది. 
దొనిని ఆశ్రయించినవారికి ఇతర శుభకర్మలను చేసిన సిద్దిగూడ 
లభించును. 
శో బుగ్వేదో హి యజుర్వేద: సామనేదోప్య థర్వణ: 
అధీతాస్తేన యేనోక్తం హరి రిత్యక్షర ద్వయమ్‌ It 
(విష్ణుధర్మోత్తరపురాణము) 
తా॥ “హరి” యను రెండక్షరములను ఉచ్చరించువారు బుక్‌, 
యజు స్పామ అథర్వణ వేదములను అధ్యయనము చేసినట్టి 


వారలగుదురు. నామము సర్వవేదములకంటిె అధికతరము. 
ఈవిషయమున సంశయము ఉన్నవారికి ఎన్నడును శ్రేయస్సు 


16 


గలుగదు. చతుర్ముఖ బ్రహ్మనుండి వెలువడిన వేదములయొక్క 
సారము (ప్రణవము. ఆ ప్రణవము కృష్ణునియొక్క నామము. 


శ్లో! మాబుచో నూ యజుస్తాత నూ సామ పఠ కించన । 
+ గోవిందేతి హరేర్నాను గేయం గాయస్వ నిత్యశః ॥ 
(స్కాందపురాణము) 
తా॥ చతుర్వేదములను ఏలపరించుదువు? గోవిందా గోవిందా 
అని నిత్యము గానము చేయుము. 
న్న నిష్ణోరేకైక నామాపి సర్వచేదాధికం మతమ్‌ । 
తా దృక్‌ నామసహ(ేణ “రాను” నామసనుంస్భతమ్‌ ॥ 
(పద్మపురాణము) 
తా॥ విష్ణునామము ఒక్కొక్కటి సర్వవేదములకంటె అధికమైనది. 
అట్టి సహస్రనామములు ఒక్క “రామ” నామమునకు సమానము. 
శ్లో సహస్రనామ్నాం పుణ్యానాంత్రిరావృత్యాతు యత్‌ ఫలమ్‌ । 
ఏకాన్ఫత్యా తు కృష్ణస్య నామైకం తత్‌ ప్రయచ్చతి ॥ 
(బ్రహ్మాండపురాణము) 
తా॥ సహ(ప్రనామములను ముమ్మారు (లేక మూడుసార్లు 
రామనామము) పఠించినచో ఏ ఫలితము పొందుదుమో ఆ 


]7 


ఫలితమును ఒక్కసారి కృష్ణనామము ఉచ్చరించినంతనే లభ్యమగును. 
కావున భక్తులారా! కృష్ణనామమును నిరంతరము కీర్తించుడు. 
శ్లో॥ హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే । 
హరేరాను హరేరామ రామరామ హరేహరే ॥ 
పదహారు నామములతో కూడిన ఈ మహామంత్రము 
సర్యోత్మృష్టమైనది. ఈనామ జపమువలన సర్వసిద్దులు లభించును, 
శ్లో॥ కురుక్షేత్రేణ కిం తస్య క్రీం కాశ్యా పుష్కరేణ వా 
జిహ్వాగ్రే వసతే యస్య హరి రిత్యక్షర ద్వయమ్‌ ॥ 
(స్కాందపురాణము) 
తా॥ ఎవని నాలుకపై అహర్షిశము హరినామము తాండవము 
చేయునో వానికి కురుక్షేత్రము, కాశి, పుష్కర క్షేత్రము మొదలగు 
తీర్ద పర్యటనల వలన ఫలమేమి? 
శ్లో॥ తీర్థకోటి సహస్రాణి తీర్థకోటి శతాని చ | 
తాని సర్వాణ్య వాస్నోతి విష్ణోర్నామాను క్రేర్తనాత్‌ ॥ 
(వామనపురాణము) 


తా॥ సహ(స్రకోటి తీర్థయా(త్రలు చేసినంతటి ఫలితమును అతి 
ీఘ్రుముగ నిరంతర నామసంక్షీర్తనవలన సొందగలము. 


15. 


న్న విశుతాని బహున్యేన తీర్థాని బహుధా చ | 
కోట్యం శేనాసీ తుల్యాని నామక్షీర్తనతో హరేః ॥ 
(విశ్వామిత్రసంహిత) 
తా॥ ఒకానొకప్పుడు కురుక్షేత్రములో విశ్యామిత్రుడు తన భక్త 
సమూహమునకు ఇట్టు చెప్పెను, 
“ఈ భూమండలమునందుగల అనేక తిర్ధములనుగురించి 


వింటిని. కాని హరినామము యొక్క కోటి అంశముతోనైనను అవి 
ఏవియు సమము కానేరవు. నామము అంతటి విలువైనది”. 
న్న కిం తాత వేదాగను శాస్త్రవిస్తరైః 
తీర్థరనేకైరసి కిం ప్రయోజనమ్‌ । 
యద్యాత్మనో వాంఛసి ముక్తి కారణం 
గోవింద గోవింద ఇతి స్పుటం రట ॥ (లఘు భాగవతము) 
తా॥ “నాయనా! వేద, ఆగమ, శాస్తాదుల పఠనము వలనను, 
అనేక తీర్థపర్యటనలవలనను ఏమి ప్రయోజనము? ఒకవేళ నీకు 
ముక్తి కావలయునన్నచో గోవిందా! యని అనుక్షణము స్పష్టముగా 
కీరించుము”. 
న గోకోటిదానం గ్రహణే ఖగస్య ప్రయాగ గంగోదకే | 
యజ్ఞాయుతం మేరు సువర్ణదానం గోవిందకీ ర్రర్శసమం 
శతాంశ్రైః ॥ (లఘు భాగవతము) 


19 


తా॥ సూర్యగ్రహణకాలమందు కోటి గోవులను దానము చేసినను, 
మాఘమాస(వ్రత నియమానుసారము (ప్రయాగలో గంగానదీ 
తీరమందు కల్పమువరకు నివాసముచేసినను, అసంఖ్యాకములైన 
యజ్ఞములు చేసినను, మేరుపర్వత సమానమగు సువర్ల దానము 
చేసినను, గోవింద కీర్తనములో నూరవ అంశమునకు అవన్నియును 
సమము కానేరవు. 
న ఐష్టాపూర్తాని కర్మాణి సుబహూని కృతాన్యసి । 
భవహేతుర్తి తాన్వేవ హరేర్నామ తు ముక్తిదమ్‌ ॥ 
(బోధాయన సంహిత) 


తా॥ చెజువులు, నూతులు, తోటలు నిరి శ్రంచుట, మొదలగునవి 
పుణ్యకర్మలైనను బంధనహేతువులే అగుచున్నవి. శ్రీహరి నామ 
సంకీర్తనమొక్కటే శ్రీహరి పాదారవిందముల యొద్దకు (ముక్తికి) 
మనలను చేర్చగలదు. 
శ్లో॥ కిం కరిష్యతి సాంఖ్యన కిం యోగై రరనాయక | 

ముక్తీమిచ్చసి రాజేంద్ర కురు గోవిందకీర్తనమ్‌॥ 
(గరుడపురాణము) 

తా॥ “రాజేంద్రా! సాంఖ్య, యోగశాస్త్రములతో నికు పని 
యేమున్నది? నీకు ముక్తి కావలయునేని గోవిందనామ కీర్తనము 
చేయుము”. 


20 


శ్లో! అహో బత శృపచోఒతో గరీయాన్‌ 
యజ్జిహ్వాగ్రే వర్తతే నామ తుభ్యమ్‌ 
తేపుస్తపన్తే జాహువుః నన్ను రా ర్యా 
బ్రహ్మనూ చుర్నాను గృణన్తి యేతె ॥(భాగనతము 3.33.7) 
తా॥ స్వపచుడైనను నీ (భగవానుని) నామమును నాలుక 
యందుంచు కొనుటచే సర్యోత్కృష్టుడగును. నామము నుచ్చరించు 
వారు తపస్సులు చేసినట్టివారు, హోమము చేసిన వారు, సర్వతీర్థముల 
స్నానమొనర్భినవారు, వేదము నధ్యయన మొనర్చినవారె యగుదురు. 
శ్లో ఏతత్‌ షడ్వర్గహరణం రిపునిగ్రహణం పరమ్‌ | 
ఆధ్యాత శ్యమూలమేతద్ది విప్లోర్నామానుకీర్తనమ్‌ || 
(స్కాందపురాణము) 
తా॥ నిరంతర కృష్ణనామ సంకీర్తనముచే కామ (క్రోధ లోభ 
మోహ మద మాత్సర్యములు నళించుచున్నవి. సర్వబాహ్యాశత్రు 
వినాశమును కలుగుచున్నది. ఆధ్యాత్మిక వైభవ సిద్దికి నామకీర్తనమే 
మూలకారణమగుచున్నది. 
న క్రలిం సభాజయన్యార్యాగుణజ్ఞా: సారభాగినః |! 
యత్ర సంకీర్తనేనైన సర్వం స్వార్లో౬భిలభ్యతే ॥ 
(భాగవతము 1-5-36) 


21 


తా॥ “నానామమును నిరంతర ముచ్చరించువారు కృతార్గులును, 
ధన్యజీవులును అగుచున్నారు. వారు సార్థక జన్ములగుచు సర్వార్థసిద్ధి 
నొందినవారగుచున్నారు. , 


“కలియుగమందలి పాపజన్ములలో మిక్కిలి దుర్లభమైన హరి 
నామము నొక్కసారియైన నుచ్చరించువాడు ధన్యతము డగుచున్నాడు, 
ఇందు సంశయమెమియులేదు. గుణజ్ఞాలు, సారజ్ఞులునగు 
మహాత్ములు ఈ కలియుగమును పొగడుచున్నారు. ఏమన, ఈ 
కలియుగమందు కృష్ణనామోచ్చారణముచే మానవ కోటికి సర్వార్ధసిద్ది 

(6 అ 
కలుగుచున్నది. శ్రీహరినామ సంకీర్తనమే ఈ కలియుగమునకు 
సర్యోత్తమరూప తపస్సగుచున్నది. కనుక శ్రీకృష్ణ ప్రతిక్రై అతని 
నామమును కీర్తించుటయే అవశ్య కర్తవ్యమగుచున్నది”. 
శ్లో దానవ్రత తపస్తిర్థక్షే త్రాదీనాంచ యాః స్థితాః | 

శక్త యోదేవ మహతాం సర్వపాప హరాః శుభాః ॥ 
శో రాజసూయాశ్వ మేధానాం జాన నుధ్యాత శ వస్తున; 
ఆకృష్య హరిణా సర్వాః స్థాపీతాః స్వేషు నామసు ॥ 
(స్కాందపురాణము) 
తా॥ దానములు, (వ్రతములు, తపస్సులు, తీర్ణయా(త్రలు, 
దేవతాపూజనము, సాధుపూజనము,అశ్వమేధము, రాజసూయము 


22 


మొదలైనవి చేయుటచేతను, ఆత్మజ్ఞానము కలుగుటచేతను 
సమస్తపాపములు నశించుచున్నవి. వానియందలి శక్తులన్నియు 
శ్రీహరిచేత ఆయాకర్మలనుండి ఆకర్షింపబడి తన నామముల 
యందర్సింపబడినవి. 
న్గో॥ స్థానే హృషీకేశ తవ ప్రకీర్యా 

జగత్‌ ప్రహృష్య త్యనురజ్య తేచ। 

రక్షాంసి భీతాని దిశో ద్రవన్శి 

సర్వే నమస్యన్తి చ సిద్ద సంఘాః ॥ (గీత, 11.36) 

తా॥ “హృపీకేశా! నీనామ మహిమను కీర్తించుచు జగత్తంతయు 

ఆనందము నొందుచున్నది. నీకీర్రనమందనురాగము కలిగిన 
దగుచున్నది. నిన్ను చూచి రాక్షసులందజును నలుదిక్కులకు 
పాజీపోవుచున్నారు. సిద్దులందజు నికు నమస్కరించుచున్నారు”. 
శ్లో! 


కాం 


నారాయణ జగన్నాథ వాసుదేవ జనార్దన । 
ఇతిరయన్తి యే నిత్యం తే వై సర్వత్ర వందితాః ॥ 
శ్లో) స్వపన్‌ భుంజన్‌ (వ్రజం స్తిష్టన్ను త్రిష్టంశ్ళ్చనదం స్తథా | 
యే వదన్సి హరేర్నామ తేభ్యో నిత్యం నమోనమః; ॥ 


(బృహన్నారదీయము) 


23 


తౌ 'ఓనారాయణా! ఓజగన్నాథా! ఓవాసుదేవా! ఓజనార్హనా! 
అనుచు నిత్యము భగవన్నామోచ్చారణము చేయువారు ప్రపంచమున 
కంతటికి వందనియులగుచున్నారు. 


నిద్రించుచుగాని, భుజించుచుగాని, నడచుచుగాని, కూర్చుండి 
గాని, లేచుచుగాని, _సంభాషించుచుగాని, నిత్యము హరి 
నామోచ్చారణము చేయువానికి నేను దండవత్రణామము 
చేయుచున్నాను. కావున దీనివలన దీక్షాప్రాయళ్ళిత్తముల ఆవశ్యకత 
లేదనియు, నామోచ్చారణమునకు కాలనియమము లేదనియు 
సూచింపబడినది. 
ఖే స్త్రీశూద్రః పుక్కసో వాపి యే చాన్యే పాపయోనయ: | 
క్షీర్ణయంతి హరిం భక్త్యా తేభ్యోఒపీహ నమోనమః ॥ 
(నారాయణవ్యూహస్తవము) 
తా॥ నిశ్ళలభక్తితో సదా హరినామ సంకీర్తనము చేయునట్టి 
స్త్రీలకు, శూద్రులకు, చండాలురకు, పాపయోనులగు నితరులకు 
నేను మాటి మాటికి నమస్కరించుచున్నాను. 


శ్టో॥ అనన్యగతయో మరా భోగి నో౬పి పరనపః | 


ఇబ 


జబ్ఞానవైరాగ్యరహితా బ్రహ్మచర్యాది వర్ణితాః ॥ 


24 


శో సర్వధరో శషతా విష్ణోర్నామనుం తైక జల్సకాః | 
సుఖేన యాం గతిం యాల న తాం సర్వేఒపీ ధార్మికాః || 
తా॥ దిక్కులేనివారును, విషయభోగ పరాయణులును పర 
బాధకులును, జ్ఞానవైరాగ్య శూన్యులును, బ్రహ్మచర్యము నుండి 
(భ్రష్టులైనవారును, స్వధర్మచ్యుతులైనవారును కృష్ణనామోచ్చారణము 
చేసినంతమాత్రమున సద్దర్మపరులకు గూడ లభ్యముకాని భగవత్రాప్తి 
రూపమగు నుత్తమగతిని పొందుచున్నారు. 
శ్గో॥ నదేశనియమస్తస్మిన్‌ న కొల నియమ స్తథా। 
నోచ్చిష్టాదౌ నిషేధో ఒస్తి శ్రీహరెర్నామ్ని లుబ్దకొః ॥ 
(విష్ణుధర్మము) 
తా॥ ఓ లుబ్దకులారా! హరినామ సంకీర్తనమునకు దేశకాల 
నియమమెంతమాత్రములేదు. ఎంగిలినోటితోనైనను భగవన్నామము 
చేయవచ్చును. 
శ్లో చక్రాయుధస్య నామాని సదా సర్వత్ర కీర్తయేత్‌ : 
నాశౌచం కీర్తనే తస్య స పవిత్ర కరోయతః ॥ (స్కాందప్పురాణము) 
తా॥ శ్రీహరి సర్వమును పవిత్రము చేయుచున్నాడు గనుక 
నామసంకీర్తనమున కశౌచ భయములేదు. కావున భగవన్నామమును 
సదా సర్వత్ర కీరింపవలెను. 


25 


శ్లో న దేశనియమో రాజన్‌ న కాల నియమ స్తథా | 
విద్యతే నాత్ర సందేహో నిష్ణోర్నామాను కీర్తనే il 
శ్లో కాలో౭స్తి దానే యజ చ స్థానే కాలో౭స్తి సజ్ఞపే | 
శ్రీవిష్ణుకీర్తనే కాలో నాస్యత్ర పృథివీతలే: ॥ 
(వైష్ణవచింతామణి) 
తా॥ “ఓ రాజా! శ్రీహరి నామోచ్చారణమునకు దేశకాల నిబంధన 
లెంతమాత్రమును లేవు. దానము, యజ్ఞము మం(త్రజపాదులకు 
మాత్రమే దేశకాల నియమములు గలవు గాని భగవన్నామో 
చ్చారణమునకు అవి ఎంతమాత్రములేవు”. 
శ్లో! ఏతన్నిర్విద్యమానానం మిచ్చతా మకుతోభయమ్‌ । 
యోగినాం నృప నీర్లీతం హరేర్నామాను క్రీర్సనమ్‌ ॥ 
| ac) అవ 
తా॥ సంసార సముద్రమునుండి ఉత్తీర్లులగుటకు తలంపు. 
గలిగిన యోగీశ్వరులకు కూడ హరినామమే శరణ్యము. 
శ్లో। సకృదుచ్చారితం యేనహరి రిత్యక్షర ద్వయమ్‌ । 
బదఃపరికరస్తేన మోక్షాయ గమనం ప్రతి ॥ 
య 
(స్కాందపురాణము) 
తా॥ హరినామము కంటె ముల్లోకములందును సులభముగ 
ముక్తినిచ్చు సాధనము మటొకటిలేదు. నామమే _ జీవులను 


26 


తరింపజేయును. హరి యను రెండు అక్షరములను ఉచ్చరించిన 
మాత్రమున మోక్షము నొందుటకు అర్హు అగుదురు. 
జే! సకృదుచ్చారయేద్యస్తు నారాయణ నుతాన్రతః । 
శుద్దాంతః కరణో భూత్వా నిర్వాణ మధి గచ్చతి ॥ 
(పద్మపురాణము) 
తా॥ జితేంద్రియులై ఎవరు నారాయణ యని ఉచ్చరించుదురో 
వారు చిత్తశుద్దులై నిరాణమును బొందుదురు. 
శో! ఆపన్న: సంసృతిం ఘోరాం యన్నామ వివశో గృణన్‌ | 
తతః విముచ్యేత యద్విఖేతి స్వయం భయమ్‌ ॥ 
(భాగనతము 1.1.14) 


తా॥ భయంకరమై సంసార సము[ద్రములోపడి జనన మరణము 
లకు లోనగుచున్న వివశుడైన జీవుడు హరినామమును ఉచ్చరించుచు 
అచిర కాలముల్‌ న దానినుండి ముక్తుడగును. అట్టి హరినామమును 
చూచి కాలమే భయపడుచున్నప్పుడు ఇక యమదూతల మాట 


చెప్పనేల ? 
శో యన్యావతార గుణకర్మ విడంబనాని 
నామాని యే2ఒసువిగమే వివశా గృణన్తి | 
తే౭నేక జన్మశమలం సహసైన హీత్యా 
సంయాన్య్య పావృతమృతం తమజం ప్రపద్యే ॥ 
(భాగవతము 3.9.15) 


27 


తా॥ ఎవరు అవసానకాలములో వివశులై భగవంతుని 
(దేవకీనందనుని) నామ, రూప, గుణ, లీలలను ఉచ్చరించుదురో 
వారు అనేక జన్నార్డిత పాపముల నుండి శీఘ్రముగ ముక్తినొంది, 
నిరస్తకుహక సచ్చిదానంద స్వరూపుడగు భగవంతుని పొందుదురు. 
కావున జన్మరహితుడైన అట్టి భగవంతుని నేను శరణు 
బొందుచున్నాను అని బ్రహ్మస్తుతించెను. 
శ్లోః వ్రజం స్తిష్టన్‌ స్వపన్న శ్నన్‌ శ్వసన్‌ వాక్య ప్రపూరణే 
నామసంకిర్తనం విష్లోర్హేలయాకలి నర్ధనమ్‌ 
కృత్వా స్వరూపతాం యాతి భక్తియుక్తం పరంప్రజేత్‌ ॥ 
(విష్ణుపురాణం) 
తా॥ నడచుచున్నప్పుడు, కూర్చున్న. డు, స్వప్షమందు, భోజన, 
శయన కాలములందు కలిదమనమైన భగవన్నామమును 
హేళనముగా ఉచ్చరించినవారు నిర్భయముగా స్వస్వరూపముతో 
పరమపదమగు వైకుంఠమును జేరుదురు. 
శ్గో॥ వాసుదెవస్య సంకీర్ష్యా సురాపో వ్యథితో ఒపివా 
ముక్తో జాయేత నియతం నుహావిష్లు: ప్రసీదతి ॥ 
(వరాహపురాణం) 
తా॥ కాలుజారి నప్పుడుగాని, సురాపానము చెయునప్పుడుగాని, 
లేక ఎట్టిపరిస్టితిలో నున్నను వాసుదేవుని కీర్తించినచో భగవదను 


28 


(గహముచే ముక్తినొందుదురు. దినిని బట్టి భగవంతుడు ఎంతటి 
కరుణామయుడో తెలియుచున్నది. 
శో ఇదమేనహి మాంగల్యం ఏతదేన ధనార్దనమ్‌ 
జీనితస్య ఫలంచైవ యద్దామోదర కీర్తనమ్‌ I 
(పద్మపురాణం) 
తా॥ దామోదర కీర్తనమే పరమపురుషార్థము. అదియే మంగళ 
దాయకమైనది. హరినామకీర్తనమే వాస్తవమైన సంపద, అదియే 
జీవితము యొక్క చరమఫలము అని సమస్త శాస్త్రములు 
ఘోషించుచున్నవి. 
శ్లో మధుర మధుర మే తన్మంగళం మంగళానాం 
సకల నిగమవల్లీ సత్సలం చిత్వరూపమ్‌ । 
సకృదపి పరిగీతం శ్రద్ధయా హేలయా వా 
భృగువర నరమాత్రం తొరయేత్‌ కృష్ణనామ ॥(ప్రభాప ఖండము) 
తా॥ ఓ రాజా! కృష్ణనామము మధురాతి మధురము. (శ్రేయస్సు 
లన్నిటికంటె (శ్రేయస్సు, సమస్తవేదముల యొక్క ఫలము, చిత 
రూపము. ఆ కృష్ణనామమును ఎవరు (శ్రద్దతోగాని, హేళనతో గాని 
కీర్తించుదురో వారు తప్పక తరింతురు. ఇందు సంశయము లేదు. 
న్గో॥ అఘచ్చిత్‌ స రణం వి ర్య్వహ్యయాసేన సాధ్యతే | 
ఓష్ట స్పందన మాత్రేణ కర్తనస్తు తతో వరమ్‌ ॥ 
(వైష్ణవ చింతామణి) 


29 


తా॥ భక్తిని గురించి చెప్పిన శాస్త్రములన్నిటియందు నామ 
సంకీర్తనమే సర్వ(శ్రేష్టమని నిరూపించబడినది. ఏలననగా అష్టాంగ 
యోగమువలన భగవత్స్మతి లభించుట బహుకష్టము. కాని పెదవి 
కదిలించినంత మాత్రముననే నామసంకీర్తన యగుచున్నది. 
శ్లో॥ యేన జన్మ శతైః పూర్వం వాసుదేవః సమర్శితః ; 
తన్ముఖే హరినామాని సదా తిష్టంతి భారత ॥ 
(వైష్ణవ చింతామణి) 
తా॥ ఎవరు (శ్రద్దతో శతజన్నములు వాసుదేవుని అర్చించుదురో 
అట్టివారి జిహ్యా[గ్రమందు హరినామము సదా నృత్యము చేయును. 
శో ధ్యాయన్‌ కృతే యజన్‌ యై స్రేతాయాం ద్యాపరేఒర్భయన్‌ [ 
యదాస్నోతి తదాన్నోతి కలౌ సంకీర ర్త కేశవమ్‌ ॥ 
(విషు ష్ణ పురాణం) 
తా॥ కృతయుగమందు అనేక సంవత్సరములు ధ్యానము చెత, 
త్రేతాయుగమందు యజ్ఞముచేత, ద్యాపర యుగమందు అర్భనము 
చేత ఏ ఫలితమును పొందుదుమో ఆ ఫలితమును కలియుగములో 
కేశవుని సంకీర్తనము వలన పొందగలము. 
శ్లో) మహాభాగవతా నిత్యం కలౌ కుర్వన్తి కీర్తనమ్‌ | 
(స్కాందపురాణం) 


30 


తా॥ మహాభాగవతోత్తములైన వారు ఈకలియుగములో నిత్యము 
హరినామ సంకీర్తనము చేయుచుందురు. 
శ్లో సకృదుచ్చారయ న్యేవ హరేర్నామ చిదాత్మకమ్‌ । 
ఫలం నాస్యక్షమో వక్తుం సహస్రవదనో విధిః ॥ 


న నామోచ్చారణ మాహాత ట్రం శ్రూయతే మహదద్భుతమ్‌ 
యదుచ్చారణ మాత్రేణ నరో యాయాత్‌ సరం పదమ్‌ ॥ 
(బృహన్నారదీయ) 

తా॥ చిదాత్మకమైన హరినామోచ్చారణ ఫలితమును (బ్రహ్మ, 
శివుడు, అనంతుడు గూడ వర్షించలేరు. నామోచ్చారణ ఫలితము 
అంతటి మహాద్భుతమైనది. అట్టనామము నుచ్చరించిన మాత్రమున 
మానవులు పరమపదమును పొందుదురని శాస్త్రములు చెప్పుచున్నవి, 


శ్రీకృష్ణుడు అర్జునునకు ఈవిధముగా చెప్పెను- 


ఓ అర్జునా! ఎవరు (శ్రద్దతో గాని, హేళనతో గాని నాయొక్క నామము 
నుచ్చరించుదురో ఆనామము నాహృదయములో నుండును. 
నామముతో సమమైన (వ్రతముగాని, జ్ఞానముగాని, ధ్యానముగాని, 
ఫలముగాని, త్యాగముగాని లేదు. నామముతో సమమైన పుణ్యము 
గాని, మరి ఏదియూ సమానమైనది లేదు. నామము యొక్క 
మహిమను వెదములుగూడ వర్షించలేవు. నామమే పరమము్మక్తి, 


31 


పరమగతి, పరమ ప్రీతి, పరమస్సృతి, జీవునకు నామమే కారణము, 
నామమే జీవునకు ప్రభువు, పరమ ఆరాధ్య వస్తువు. నామమే పరమ 
గురువు. 
శ్లో! యన్నామ సకృద్చవణాత్‌ పుక్కశోఒపి విముద్వతే సంసారాత్‌ ॥ 
(భాగవతం 6.-16-44) 
తా॥ భగవన్నామము ఎంతటి మహత్రరమైనదనిన, దానిని 
కొంచెము (శ్రవణము చేసినను, కడజాతికి జెందిన వారు గూడ 
సంసారము నుండి విముక్తులగుదురు. 
నో కృష్ణకృ ప్లేతి కృష్లితి యో మాం స్మరతి నిత్యశః | 
జలం హిత్వా యథా పద్మం నరకాదుద్దరాన్యుహమ్‌ ॥ 
(నరసింహప్పురాణం) 
తా॥ కృష్ణా!కృష్ణా! యని ఎవరు నన్ను నిత్యము స్మరించుదురో 
వారిని జలమునుండి పద్మమువలె నెను నరకము నుండి 
రక్షించుదును. 
శ్లో॥ కృష్ణ కృష్ణేతి కృష్ణేతి స్వపన్‌ జాగ్రద్‌ వ్రజం స్తథా | 
యోజల్సతి కలా నిత్యం కృష్ణరూపీ భవెద్దిసః Il 
తా॥ ఎవరు స్వప్నమందుగాని, జాగ్రదావస్టయందుగాని 


కృష్ణనామమును నిత్యముస్మరించుదురో, వారు కలియుగములో 
కృష్ణరూపులై కృష్ణసన్నిధానమును జేరుదురు. 


32 


నో నామ్నాం ముఖ్యతరం నామ కృష్ణాఖ్యం ముర న్తప। 
ప్రాయశ్సిత్తమశేషాణాం పాపానాం మోచకం పరమ్‌ ॥ 
(ప్రభాసఖండము,) 
తా॥ సరో గత్మృస్టబైన కృష్ణనామము 'ప్రాయళ్ళిత్తము లన్నిటికంటె 
ఉత్తమమైనది. జీవుడు కృష్ణనామమును ఆశ్రయించుటవలన 
అశేషపాపములనుండి విముక్తుడగును. 
శో! నామ చింతానుణ్‌: కృష్ణకైతన్య రసవిగ్రహాః । 
పూర్ణ శుద్దానిత్యముక్తోఒభిన్నాత్వన్నాను నామినోః ॥ 
(భక్తిరసామృత సింధువు) 
తా॥ నామము చింతామణివంటిది. చైతన్యరసస్వరూపము. 
పూర్ణమైనది, శుద్దమైనది, నిత్యముక్తమైనది, నామమునకు నామికి 
(భగవంతునకు) భేదములేదు. 
న ఓం ఆ౭ఒస్య జొనన్లో నామ చిద్వి వక్తన్‌ | 
మహస్తై విష్ణో సుమతిం భజామహే ఓం తత్‌ సత్‌ ॥ 
(బుగ్వేదము) 
తా॥ విష్ణునామము, విష్ణుశక్తియొక్క (ప్రభావమును (గ్రహించిన 
బుద్ధిమంతులు, అ(వ్రాకృత తత్త్వమును తెలిసికొన వలయుననియు, 
సుబుద్ది కావలయునని భగవంతుని (ప్రార్థింతురు. 


33 


స్లానేళ్ళరి కృష్ణదాసుడు' వినయ విధేయతలతో 'శ్రీమన్మహా ప్రభో 
నాయొక్క ప్రార్ధనను ఆలకించవలెను' అని కోరెను. నామము 
ఇంతటీ ఉత్కృష్టమైన మావోత్మ్యమును వింటిని. కాని ఈ ప్రకారముగ 
నామము చేసినవారికి ఫలితము గలుగకుండుటకు కారణమేమి? 


మహా ప్రభు :- అన్నిటికి శ్రద్ద, విశ్వాసమే కారణము. విశ్శాసములేని 
కారణముగా ఫలితము లభించుట లేదు, భగవంతుడు అంతర్యామి 
స్వరూపుడు, నామముచేసీన వారి హృదయమున ఎంతటి 
విశ్శాసము౦డునొ వారికి అంతటి ఫలితమునే ఇచ్చును. నామ 
మహిమయందు పరిపూర్ణ విశ్వాసములేనికారణముగ పూర్ణ 
ఫలితమును పొందజాలకున్నారు. దీనివలన వారికి అపరాధము 
కలుగుచున్నది. నామమును అర్థవాదమని అనేకులు భావించుదురు. 
దానివలన విశ్వాసహినులై నామ ఫలితమును బొందలేరు. అట్టివారు 
నరకమునకు గురియగుదురు. 


#% ఖు 


34 


గామరహస్వము 

సాక్షాత్‌ గోలోకవిహారియగు శ్రీకృష్ణభగవానుడు రాధాకృష్ణ మిళిత 
తనువై కలియుగములో 1486వ సం॥లో శ్రీచైతన్యమహాప్రభువుగా 
నవతరించిరి. కృత, (త్రేతా, ద్యాపర యుగములలో (క్రమముగా 
ధ్యాన, యజ్ఞ, అర్బనాదులు సాధనములుగా పేర్కొనబడినవి. కాని 
కలియుగజీవులు అల్నాయుష్కులు, కుటిల చిత్తులు కావున 
సులభముగా తరించి భగవత్సాన్నిధ్యమును జేరుటకు హరినామ 
సంకీర్తనమే యుగధర్మముగా ఏర్పరచిరి. శ్రీమన్మహా ప్రభువుయొక్క 
అవతార (ప్రయోజనము జాతి, మత, కుల, విచక్షణలేక సర్వులను 
నామసంకీర్తన ద్యారా తరింప జేయుటయే. 





ఒకానొక రోజున వెన్నెలనాటి రాత్రి వాతావరణము ప్రశాంతముగ 
నున్నది. సముద్రతీరమున మహాప్రభువు తన భక్త బృందముతో 
సమావేశమైరి. అపుడు ఆయన భక్తహరిదాసు మున్నగువారితో 
నామరహస్యమును గుణించి ఈ విధముగా విశదీకరించిరి. 


ఓభక్తులారా! ఈకలియుగములో శ్రీ కృష్ణనామస్మరణము తప్ప 
వేరు మార్గములేదు. అప్రాకృత సంపత్తిని పొందుటకు కర్మ జ్ఞాన, 
యోగ, ధ్యానాదులు దుర్చలమైనవి. ధర్మ వ్రత, హోమ, త్యాగాదులు 
ప్రకృతి సంబంధములు. అ(ఫ్రాకృత తత్త్వమును పొందుటకు అవి 


౨5 


సహకరించవు. కృష్ణనామ (శ్రవణ స్మరణ, కీర్తనములచేత అ(ప్రాకృత 
సిద్దిలభించునని సర్వ(శ్రుతులు ఘ్‌ షించుచున్నవి. నామ ఉచ్చారణ 
మాత్రముననే చిత్సుఖము లభించునని నామము యొక్క 
రహస్యమును సమస్త శాస్త్రములు తెలియజేయుచున్నవి. 

పద్మపురాణమందు స్వర్గఖండములో నామరహస్యమును 
గురించి శ్రీసూతులవారికి శౌనకాది మహర్షులకు ఈక్రింది విధముగా 
సంవాదము జరిగినది. 


శౌనకుడు సూతునకు నమస్కరించి ఇట్లు అడిగెను- 


సాధువులలో ఉత్తముడవైన ఓ సూతమునీంద్రా! నామోచ్చారణ 
మాహాత్మ్యము వినుటకు పరమాద్భుతముగా నున్నది. ఏ నామ 
ఉచ్చారణమా(త్రమున మానవులు తరించి పరమపదమును 
చేరుదురో అట్టి నామసంకీర్తనమును గురించి, దానిని చేయవలసిన 
విధానమును గురించి దయచేసి విపులీకరించ వలసినది” అని 
వేడగా సూతుల వారిట్లు సమాధాన మొసంగెను. శౌనకా! 
మోక్షసాధనమును గూర్చి చెప్పెదనువినుము. పూర్వము నారదుడు 
అడుగగా సనత్కుమారుడు చెప్పినదానిని నికు చెప్పెదను. 


ఒకసారి యమునాతీరమునందు ప్రశాంతమనస్కుడై యున్న 
సనత్కుమారునికి నమస్కరించి నారదుడు ఇట్టు అడిగెను. 


(శ్రుత్వా నానావిధాన్‌ ధర్మాన్‌ ధర్మవ్యతికరాం స్తథా! 


36 


శ్రీనారద ఉవాచ :- 


శో యోంసా భగవతా(్రోక్షొ ధర్మవ్యతికరోన్నణామ్‌ | 
కథం తస్య వినాశ; న్యాదుచ్యతాం భగనత్రియ ॥ 
అని నారదుడు సనత్కుమారుని (ప్రశ్నించెను. 
ఈ (ప్రశృయొక్క రహస్యమునందు ఒక విశేషముగలదు. 
ఆవషయమును చెప్పెదను. రామానందా! స్వరూపదామోదరా! శ్రద్దగా 
వినుడు. 


నామసంకీర్తన మనగానేమి? ఉచ్చారణ అనగా నేమి? 


“ఉచ్చారణ” శబ్దమునే సంకీర్తన యందురు. కొందరు భక్తులు 
జపమాలతోను, కొందరు సంఖ్యానామముతోను మరికొందరు 
సంఖ్యనువిడిచి అసంఖ్యాకముగాను చేయుదురు. వీటినన్నిటిని 
ఉచ్చారణమని తెలిసకొనుము. 


జపము, కీర్తనము :- 

మౌనముగ లేక లఘు ఉచ్చారణముతో చేసిన నామమును 
జపమనియు, ఉచ్చెస్వ్వరముతో చేసిన నామమును క్రీర్తనమని 
అందురు. ఏవిధముగా కీర్తనము చేసిన యెడల: ఉత్తమమైన 


క్రీర్త్రనయగునో అది “నామ సంకీర్తనము” అను (గ్రంథమునందు 
విపులముగా చెప్పబడినది. 


37 


నామసంకీర్తనమే సర్వదా సర్వత్ర కర్తవ్యము :- 
శ్రీనామసంకీర్తనము జీవునియొక్క నిత్యధర్మము. భూలోక 
మందున్నను, వైకుంఠమునందున్నను జీవునకు సంకీర్తనము 
చేయుటయే ముఖ్యకర్తవ్యము. సంకీర్తనము బద్దజీవునకు మోక్ష 
సాధనముగను, ముక్తజీవునకు సాధ్యముగను సహకరించును. 


భక్తి హీన శుభకర్మలను త్యజింపవలెను :- 


ధర్మశాస్త్రములలో చెప్పబడిన భక్తిహిన ధర్మములను, భక్తి 
రహితమైన |వ్రతములను, భక్తికి తోడ్పడని వైరాగ్యమును 
త్యజించవలెను. భక్తికి ప్రతికూలమైన యజ్ఞయాగాదులు గూడ 
ప్రకృతికి సంబంధించినవే యగును, అనగా అవి ఐహిక విషయ 
భోగములనే కలుగజేయును. పైన చెప్పిన శుభకర్మలన్నియు భక్తికి 
అనుకూలముగా నుండవలెనని శాస్త్రములు తెల్పుచున్నఎ. 
కలికాలములో ఈ ధర్మములన్నియు జడములు, భక్తికి 
అనుకూలముగాలేని కారణమున ధర్మము నశించినది. కావున 
కలికాలములో నామసంకీర్తనతప్ప ఇతరధర్మములు లేవు. ఏ ధర్మము 
భక్తికి వ్యతిరేకముగానుండునో దానిని వదలివేయవలెను. 


ఇంకను సనత్కుమారు డిట్లు చెప్పెను. 


ఓ నారదా! నీవు గోవిందప్రియుడవు. గోవిందుని ధర్మమును 
బాగుగా తెలిసినవాడవు. మాయాబంధనమును ఛేదించు 


35 


కొనినవాడవు. కావున నీవు అడిగిన ప్రశ్న లోకహితము కొజకే గాని 
నికొజుకుగాదు. నీ (ప్రశ్ళలవలన జీవులు తమస్సును దాటి 
పరమపదము నొందుదురు. 


ఏ జీవుడు గోవింద పొదారవిందములను శరణు బొందునో 
వాని సమస్తపాపములు నామ ఉచ్చారణ ప్రభావమువలన దహింప 
బడును. కృష్ణనామము నుచ్చరించుచు పశ్ళాత్తాపతప్పుడై కన్నీరు 
గార్చుచు తనయొక్క దోషములను భగవంతునికి విన్నవించినయెడల 
వానిపాపములు భక్తివలన అతి శీఘ్రముగా నశించును. 


కర్మ ప్రాయశ్షిత్తమువలన వాసనలు నశించవు :- 


కర్మ, జ్ఞానముల 'ప్రాయళ్ళిత్తమువలన ఫలితమేమి యున్నది? 
దానివలన ఫలితము దుర్చలమైనది, అశాశ్యతమైనది, ఒక్క కృష్ణ 
నామోచ్చారణము వలననే అనేక జన్మముల పాపము నశించును. 
మరల అట్టివాడు కోటి జన్మలలో కూడ పాపము చేయలేడు. 
ధర్మశాస్త్రములలో వర్గింపబడని పాపములను సైతము కృష్ణనామము 
నశింపజేయును. అయినచో స్మార్తులు ఎందుకు ప్రాయశ్చిత్తములను 
జేసికొందురు ? 


సుకృతములేని కారణమున వారి మనస్సు వైదిక లౌకిక కర్మలచే 
ఆకర్షింపబడుచున్నది. కర్మ(ప్రాయశ్చిత్రమువలన మనసులో 
కొంతవరకు మార్పు కలుగును, గాని వాసనలు నశింపవు. 


39 


వాసనకు మూలకారణమగు అవిద్య భక్తివలన నశించును :- 


కర్మజ్ఞానములయొక్క ప్రాయశ్చిత్తములద్వారా పాప వాసనలు 
నశించవు. ఒకవేళ నశించినను కొంతకాలమునకు మరల 
స్థూలరూపము ధరించి మొలకత్తును. కాని వాసనలకు మూల 
కోరణమైన అవిద్య వేళ్లతో సహ పూర్తిగ భక్తి వలననే నశించును. 


ఎవరు గోవిందుని శరణుజొచ్చి ఆర్తితో, నమ్రతతో నామము. 
చేయుదురో, అట్టివారికి భగవంతుని ఉప దేశములు మధురముగను, 
శ్రావ్వముగనుండును. దానివలన జీవునకు శ్రేయస్సుకలుగును. 
దీనికి ప్రమాణములు పెక్కుగలవు. 


1. సర్వధర్మాన్‌ పరిత్యజ్య మానుఏం శరణం (వ్రజ | 
అహం త్వా; సర్వపాపెభ్యో మోక్షయిష్యామి మాశుచ; ॥ 
(18-66) 
2. అపిచేత్‌ సుదురాచారో భజతే మామనన్య భాక్‌ | 
సాధురేన సమన్తవ్యః సమ్యగ్య్యవ సితో హిస: ॥ (9-30) 
3. క్షిపంభవతి ధర్మాత్మా శశ్వచ్చాన్తిం నిగచ్చతి | 
కౌన్తేయప్రతి జానీహి న మేభక్తః ప్రణశ్యతి i (9-31) 


నామముయొక్కఫలితము :- కావున బుద్దిమంతుడు = 
కర్మసంగ ప్రాయళ్ళిత్తములను విసర్దించి, ప్రోణేశరుడైన ( భగవంతునే 


40 


భజించును. కృష్ణనామము దయనీయమైనది, కృష్ణుడు తేజో మయుడు. 
ఆయన స్థావరజంగములకు కూడ ముక్తిని (ప్రసాదించును. 
నామాపరాధము వలన నామఫలము సిద్దించదు. నామ(ప్రభావము 
వలన మహాపరాధ దోషములు గూడ శమించును. నామముతప్పు 
జీవునకు జగద్బంధువు వేరెవరును లేరు. 
సామాపరాధము :- 
నారద ఉవాచ :- 
న్లో కేశే_పరాధా విప్రేంద్ర నామ్నో భగవతః కృతాః | 
విని ఘ్నంతి నృణాం కృత్యం ప్రాకృతం హ్యనయ న్తిచ ॥. 

నారదుడు సనత్కుమారునితో “గురువర్యా! నామాపరాధము 
లెన్నియో సెలవిండు, జీవుడు నామయజ్ఞము చేయవలెను, ఆ 
యజ్ఞము చేయునపుడు పతనము రాకుండుటకు మార్గముకూడ 
జెప్పుడు. ప్రాకృతబుద్దితో నామము చేసినయెడల ప్రాకృత ఫలమునే 
ఇచ్చునుగదా! కావున వీటన్నిటిని గూర్చి విపులీకరించి తెలియ 
జేయుడు” అని అడుగగా - 


శ్రీ సనత్కుమార ఉవాచ :- 


శో సతాం నిందా నామ: పరమపరాధం వితనుత్తే | 
యతః ఫ్యాతిం యాతం కథము సహతే తద్విగర్జా మ్‌ ॥ 


41] 


సనత్కుమారుడు చెప్పెను :- మంగళస్వరూపుడైన హరియే 
పరతత్వము. అ(ప్రాకృత స్వరూపముతో భగవంతుడు వ్రజ 
మండలములో విహరించుచున్నాడు. ఆ హరియొక్క నామమును 
జపము చేయునపుడు కల్లు అపరాధములు పది. వాటిని విపులముగా 
తెలిసికొని ప్రయత్నముతో విసర్జించవలెను. 


ప్రథమ అపరాధమైన సాధునిందను, ద్వితీయ అపరాధమైన 
ఇతర దేవతాదూషణమును గూర్చి చెప్పెదను, వినుము. 


ఎవరు ఏకాంతమున కృష్ణనామము నుచ్చరించుదురో అట్టి 
వారిని సాధువని వ్యవహరింతురు. దానివలన వారు సంసార 
సము[ద్రమునుండి ఉత్తీర్ణులగుదురు. సాధువులు ఐహికజడ కర్మ 
జ్ఞానయత్నములు విసర్జించి శుద్ద భక్తిభావముతో నామము 
నుచ్చరింతురు. వరే నామమును ప్రచారము చేయుటకు సమర్ధులు. 


1. సాధునింద :- 


సాధువులను దూషించినయెడల కృష్ణ నామమును చేసిన 
ఫలితమును ఎన్నడును మనము పొందలేము. పైన చెప్పిన 
లక్షణములుగల సాధువులను నిందించినను, వారిని అల్పబుద్దితో 
చూచినను నాధునిందయను గొప్ప అపరాధము కలుగును. ఇట్టి 
అపరాధమును బహుజా(గ్రత్తగా విసర్జించవలెను. సాధు సాంగత్యము 
చేయుచు, భజనచేయవలెను. భగవంతుని నామ, రూప, గుణ, 
లీలలు అ(ప్రాకృతములు. అవి భగవంతుని స్వరూపముకంటె 


42 


వేణుకావు. భగవంతుని నామము, రూపము భిన్నములు కావు. 
రెండును అ(ప్రాక్సృతములే. జడబుద్దితోనున్న మనము ఈ నామ 
రహస్యము (గ్రహింపలేము. స్వచ్చమైన జ్ఞానమువలన, భక్తివలన 
మాత్రమే ఈవిషయము తెలియును. తర్కమునకు గోచరముకాదు. 
మనముచేసిన సాధనవలన గురు వైష్ణవుల కృపవలనను ఈ 
తత్త్వమును తెలిసికొనగలుగుదుము. ఈతత్త్యసిద్ది లభించనంత 
వరకు మనయందు ప్రాకృతబుద్ది నశింపదు. నామముచేసి 
నామస్వరూపము అనుభూతి పొందనంత వరకు మనముచేసిన 
నామము నామాభాసముమా(త్రమే యని (గ్రహించవలెను. ఎంతయో 
ప్రయత్నముచేసినగాని మనకు స్వరూపసిద్ది కలుగదు. శుద్ద 
నామోచ్చారణవలన మనకు పరమ పదమునకు వెడలుటకు ఇచ్చ 
కలుగును. జాగ్రత్తగా (శ్రద్దతో గూడి నామాభాసముతో నామము 
చేయగా చేయగా భగవంతుడు అను[గ్రహించి తనస్వరూపసిద్దిని 
మనకు కలుగజేయును. 


2. కృష్ణుడు సర్వేశ్వరుడు శివాది దేవతలు ఆయన అంశము; 


కృష్ణుడు సర్వేశ్యరుడనియు, శివాది దేవతలు ఆయన అంశము 
లనియు నిశ్చయపూర్వకముగ తెలిసికొనుము. కృష్ణుడు దేవతలకు 
వారివారి నామాదిగుణములను బట్టి వారికి తగిన శక్తిని ప్రసాదించెను. 
వారు సిద్దస్వరూపులు. ఈవిధముగా విష్ణువు, శివుడు మొదలగు 
దేవతలకు భేదములేదు. దీనిని తెలిసికొనిన జీవునకు స్వరూపసిద్ది 
కలుగునని నాల్గువేదములందు చెప్పబడినది. విష్ణువు శివాది 


43 


దేవతలకంటె వేరను భేదబుద్దియను అపరాధమును యత్నముతో 
త్యజించి గుర్వనుగ్రహమున నామభజనము చేయవలెను. 


3. గురు అవజ్ఞత : 


ఎవరు దయతో హరినామోపదేశముద్యారా భగవంతుని 
దర్శింపజేయదురో అట్టి గురువు మనకు కర్ణధారుడు. అనగా మన 
జీవితమనెడి నౌకను సరియగుమార్గమున నడిపి గమ్యస్థానమగు 
భగవత్రాప్తిని కలుగజేయువాడే గురువు. అట్టి మహాశయుడగు 
గురువును నిందించుట, ఆదరింపకపోవుటయు మహాపరాధము. 
మరియు హీనజాతికి జెందినవాడు, పాండిత్య రహితుడు, 
మంత్రహీనుడను బుద్దితో గురువును చూచుటకూడ అపరాధము. 
దీనివలన మనము పరమార్థ విషయమున వెనుక బడుదుము. 


4. శ్రుతిశాస్త్ర నింద : 

శ్రుతులు, శాస్త్రములు భగవంతుని స్వరూపము ఆయన లీలలు, 
ప్రభావము గూర్చియు నామమాహాత్మ్యమును గూర్చియు మనకు 
తెలియజేయును. అట్టి శ్రుతి శాస్త్రములను నిందించుట అపరాధము. 


5. నామము కల్పింపబడినది అనియెడు బుద్ధి : 
భగవంతుని నామము చిన్మయమైనది, అగాధమైనది, అది 


మనకు నిత్యధనము. అట్టినామము కల్పితమని, (ప్రాకృతమని 
భావించుట అపరాధములలో మేటి. 


44 


6. నామబలముచే పాపముచేయుట : 


కొందరు నామముచేయుచునే పాపకార్యములను గూడ 
చేయుదురు. నామబలమును ఆధారముగా జేసికొని పాపకృత్యములు 
జేయుచు వాటినుండి విముక్తులమగుదుమని తలంచుట భ్రమ.ఇది 
అపరాధమగును. 


7. నామము ప్రయోజనము కొఅకుపయోగించుట : 


కర్మమార్గమునందు చెప్పబడిన (దైవకార్యములు) పద్దతుల 
ననుసరించిన తాత్కాలిక ఫలితములను వొందగలుగుదుము, 
కాని భక్తిమార్గమునందు చెప్పబడిన దైవకార్యములవలన శాశ్వత 
ఫలితములను అభ్రాకృత ఫలితములను పొందవచ్చును. నామము 
యొక్క ఫలితము వర్ణనాతీతమైనదని తలంచి నామమును ఐహిక 
(పయోజనముకొణకు ఉపయోగించుట అపరాధము: ఈ 
అపరాధములను దరికి రానీయక నామమును చేసినయెడల 
సతృ్ఫలితములను పొందవచ్చును. | 


8. శుభకర్మలతో నామము సమానముగ భావించుట: . 


శా స్రోక్తములైన వర్ణాశమధర్మములు, దర్శ పొర్లమాసాది తామసిక 
వ్రతములు, దండి ముండి మున్నగు సన్యాసాశ్రమనియమములు, 
నిత్యనైమిత్తికాది హోమములు, అష్టాంగ షఢంగాది శుభకర్మములు 


45 


మొదలగునవన్నియు |ప్రాకృతములే. వీటివలన క్షణికమైన (ప్రాకృత 
ఫలితములనే పొందవచ్చును. ఈ (వ్రతములు శుభకర్మలవలన 
సాధ్య వస్తువును (భగవంతుని) పొందలేము. భగవన్నామము 
నుచ్చరించుటవలన శాశ్ళతమైైన అప్రాకృత గుం జేరగలము. 


నామమే ఉపాయము - ఉపేయము = 


ఇతరకర్మలయందు సాధన (ఉపాయము) వేలు; దానివలన 
పొందబడే సాధ్యము(ఉప పేయము) వేలు. సాధ్యవస్తువు లభించిన 
తరువాత సాధనతో పనిలేదు. కాని భగవన్నామము అట్టిది కాదు. 
ఏనామము సాధనకాలమునందు ఉపాయముగనుండునో అదే 
నామము సిద్దావస్టలో ఉపేయముగ నుండును. నామమే సాధన, 
నామమే సాధ్యము. కావున నామము విజుద్దమైనది. చిన్మయమైనది. 


జడములగు ఉపాయకర్మలు (కర్మ జ్ఞానములు) ఎన్నడును 
నామముతో సమానము కానేరవు. అట్లు సమానమని తలంచుట 
మహాపరాధము. | 


9, విశ్వాసహీనునకు నామము నుపదేశించుట :- 
భగవంతునయందు భగవన్నామమునందు ఎశ్యాసము లేని 


భాగ్యహీనునకు  నామమునుపదేశించుట గూడ మహత్తర 
అపరాధమగును. ఇట్ట అపరాధమును నాధుగురు అను[గ్రహము 


46 


వలన యత్నముతో తొలగించవలెను. అపుడే నామముయొక్క 
ఫలితమును పొందగలము. 


10. శ్రీనామమాహాత్యమును వినియు నామమునందు 

అనురాగము లేకుండుట :- 

శ్లో! (శ్రుతేఒపీ నామమాహాత్మ్యే యః ప్రీతి రహితో నరః | 
అహం మమాది సరమోనామ్నిసోఒప్య పరాధకృత్‌ Ii 


శాస్త్రములద్యారా నామమహత్తును శ్రవణముచేసియు నెవడు 
దానియందు ప్రీతినొందక దేహాత్మబుద్దితో అహంకార 
మమకారములతో పేరుప్రతిష్టలకై ప్రాధేయపడునో, పాపకార్యము 
లందే నిరతుడైయుండునో పాపమునుండి విముఖుడగుటకు 
యత్నముగూడ చేయడో అట్టివాడు (శ్రద్దతో నామమును చేయలేడు. 
అసద్విషయములందు ఆసక్తి కల్గియుండిన కారణమున 
సత్సాంగత్యమునందు వానికి బుద్ది ప్రవేశింపదు. ఐహికసుఖముల 
కొటుకు వాడు వివేక వైరాగ్యములను జారవిడుచుకొనును. దీని 
వలన వారికి అపరాధముకలుగుచున్నది. ఈఅపరాధఫలితముగనే 
నామమునందు రుచి కలుగుటలేదు. వాడు కృష్ణ్టంసారమయముగ 
జీవితమును గడుపుట లేదు. 


(1. సాధునింద, 2. శివాదిదేవతలను భగవానునితో సమాన 
భావము కలిగియుండుట, 3. (శ్రుతిశాస్త్రనింద, 4. గురువును 


47 


నిర్లక్ష్యముచేయుట, 5. ఇతర శుభకర్మలతో నామము సమానమని 
తలంచుట, 6. నామము కల్పితమని భావించుట, 7. నామబలముతో 
పాపముచేయుట, 8. విశ్వాసహీనునకు నామమునుపదేశించుట, 9. 
నామమహిమను కేవలము స్తవమని తలంచుట, 10. శ్రీనామ 
మాహాత్మ్యమును వనియు అహంకార మమకార యుక్తుడై 
నామమునందు రుచిలేనివాడగుట.) 


ఈ పది నామాపరాధములు మన పరమార్హమునకు ప్రతి 
బంధకము కలిగించి నామముయొక్క ఫలమును దూరము చేయును. 
దానివలన మనకు (శ్రేయస్సు నిరుద్దమగును. 
శో సర్వాపరాధ కృదపీ ముచ్యతే హరి సంశయ: 

హరేరప్యపరాధాన్‌ యఃకుర్యాద్దిపద పాంసనః | 
నామాశ్రయః కదాచిత్‌ స్యాత్తర త్యేషసనామత: 
నామ్నోహి సర్వసుహృదోప్య పరాధాత్‌ పతత్యధః ॥ 
జీవుని సమస్త అపరాధములు, పాపము, తాపత్రయములు 
హరిని ఆశ్రయించినయెడల తత్‌క్షణము క్షీణించును. ఎవరు కలి 
సంసారమును పరిత్యజించి నిష్కపటముగా కృష్ణ సంసారము 
చేయుదురో వారికి నెట్టి అపరాధములు అంటవు. (కృష్ణసంసారమనగా 
సమస్త కార్యములు భగవదర్భణముగా చేయుట, కలి సంసారమనగా 
స్వప్రయోజనము కొజుకు జీవితము గడుపుటయని తెలిసికొనవలెను.) 


45 


భగవంతునకు, భగవన్నామమునకు భేదములేదు. కావున 
నామము నాశ్రయించినవారికిగూడ యనేక జన్మార్డిత పాపములు 
క్షీణించును. నిష్కపటముగా మనమెప్పుడు భగవంతునికి 
ఆత శ్రనివెదనము చేయుదుమో అపుడు కృష్ణుడు మనపూర్వకృత 
సమస్తపాపములను తొలగించును. అప్పుడు ఇంక (ప్రాయశ్ళిత్తము 
లతో బనిలేదు. హరిదీక్షను బొందినంతమా(త్రముననే బహుజన్మలలో 
చేసిన పాపములు ఖండింపబడుచున్నవి. నిష్కపటముగ హరిని 
ఆ(శయించినచో అపరాధములు తొలగుటయే గాక, పాపకృత్య 
మందు అభిలాష నశించును. తాపత్రయము తొలగును. దానిచే 
మాయను అనాయాసముగ జయింప వచ్చును. 


సేవాపరాధము : నామాపరాధమేగాక, సాధకునకు సేవాపరాధము 
వలన గూడ భక్తికి ఆటంకమేర్సడును. సాధుసంగములోనుండి 
కృష్ణనామము నాశ్రయించిన యెడల సేవాపరాధము నశించును. 
నామాను[గ్రహమువలన జీవునకు సర్వసిద్ది కలుగును. అపుడు 
కృష్ణసాన్నిధ్యమున నుండి చిన్మయమైన సేవ చేయ గలుగును. 
నామాపరాధములను సర్వదా త్యజింపనలెను : 
నామాపరాధములను తెలిసికొనిగూడ నామాపరాధము చేసిన 
యెడల పతితులగుట తథ్యము. హరినామముసర్వ జీవులకు 
బంధువు. అట్టినామము విషయమున అపరాధము చేసినయెడల 


49 


మనకు సంతరణ మాగ్గముండదు. కావున బహుజాగరూకత తో 
నామాపరాధము చేయకుండుటకు యత్నము చేయవలెను. 
నామాను(గ్రహమువలన భగవత్రాప్తి లభించిన జీవునకు సర్వము 
లభించి నట్ట, 


ఈవిషయమునే సనత్కుమారుడు ఒకరోజున నామాప 
రాధమునుగూర్చి చెప్పుచు, భగవంతు నియొక్క నామము జీవునకు 
సమస్తమంగళములు చేకూర్చుననియు, అట్టినామము యెడల 
అపరాధము చేసిన యెడల అమంగళము కలుగునని (శ్రేయోభి 
లాషులు సదా సర్వత్రా నామాపరాధములను త్యజించవలెనని 
శివుడు చెప్పినట్లు నారదునకు తెలియజేసెను. 


కావున సద్గురువునాశ్రయించి, వినయ విధేయతలతో 
నామాపరాధములను గూర్చి తెలిసికొని యత్నముతో తొలగించు 
కొనినయెడల అనతికాలములో కృష్ణ (ప్రేమను పొందవచ్చును. 
దీక్షతో నామమును తీసికొని నామాపరాధమును తొలగించుకొనుటకు 
యత్నము చేయనివారికి అపరాధములు ఆవరించును. అపరాధమని 
తెలిసియు దానియందు ఉదాసీనముగానున్న యెడల చిరకాలము 
దుఃఖము అనుభవించవలసియుండును. తల్లిమోదకోపగించి 
పిల్లవాడు భోజనము మానినట్టును, మందువాడుచు పథ్యము 


52 


కావున సర్వకాల సర్వావస్థల యందు శుద్దనామమును కీర్తించుము. 
దానివలన సర్వ శ్రేయస్సులు లభించును, సర్వాశుభములు 
క్షీణించును. 


అసతృంగమును పరిత్యజించి నామమును చేయవలెను. 


ఇట్టి యపూర్వమైన నామము దుర్దన సాంగత్యము చేయుచు 
చేసిన సత్సలితములనీయదు. దేహ, ధన, జన, లోభ పాషండ 
సంగతివలన నామఫలమునకు ఆటంకము ఏర్పడి జీవుడు 
భ్రమనొందుటకు అవకాశముగలదు. కావున మున్ముందుగ 
విషయముల సాంగత్యము విడచి అనన్య శరణత్వ బుద్దితో నామము 
చేయవలెను. నామాను[గ్రహమువలన (ప్రమాదరహితుడ్ణై, 
అపరాధరహితుడై శ్రేయస్సు నొందగలడు, నిరపరాధముగ 
కృష్ణనామము నాశ్రయించుటవలన కృష్ణు పేమ లభించును. ఇదియే 
మానవజీవిత చరమలక్ష్యము. అపరాధ యుక్తమైన నామమువలన 
కైతవమే లభించును. అట్టి దుస్పాంగత్యమునుత్యజించి నామము 
నాశ్రయించవలెను. 


నో ఇదం రహస్యం పరమం పురా నారద శంకరాత్‌ | 
శ్రుతం సర్వాశుభహరౌమపరాధ నివారకమ్‌ ॥ 


తా॥ ఓనారదా! పూర్వము శంకరుడు నాకు సర్యాశుభ నాశకరమగు 
యీ నామరహస్యమును అపరాధ నివారణోపాయమును చెప్పినారు. 


53 * కె 


అపరాధయుక్తులుగూడ విష్ణునామము నాశ్రయించినచో ముక్తు 
లగుదురు. 


నామరహస్య ప్రచారము. 


డీ స్వరూప దామోదరా! రాయరామానందా! ఈనామ 
రహస్యమును మోరు అవశ్యము (ప్రచారము చేయుడు. కలి 
యుగములో జీవులు తరించుటకు నామముతప్ప వేణు గతి లేదు. 
నేను పూర్వము చెప్పిన శిక్షాష్టక తత్త్యృముగూడ వ్యాసుల వారి 
వాక్యములలో (భాగవతములో) నున్నది. 

అందరుకలిసి నామ(ప్రచారము చేయుడు. అనుక్షణము 
నామరహస్యమును స్మరించి నామసంకీర్తనము చేయుడు, 
నామాచార్య హరిదాసు ఈ నామరహస్యమును గుణించి 
యిదివరలోనే (ప్రచారము చేసియున్నాడు. ఈనామ రహస్యమును 
తెలిసికొని ఆచరించి ప్రచారముచెసెను. కావున ఆతడు “నామాచార్య 
హరిదాసు” అని ప్రఖ్యాతిగాంచెను. ఎవరు నామాచార్య హరిదాసు 
ననుసరించి నామభజన చేయుదురో వారు తప్పక సిద్ది 
పొందుదురు. 


థు శు ళు 


॥ at | 
క్ష్‌ 
శ షే ( 
71 | 
4" ey గ 
1 
| 


Be 
Ce 
క. 
తా లక 
వో వై 


£ 
{ 
ee 
స జ్‌ 
ట్ట 
దాన్న 
ఖమ ్న 


షష "= 
షె 


kL 
rT 5 
శ్‌ కా 
చ 


ira i జ్‌ 
గీ జ Yar జ 
4 క్‌ కన (శ జ ణ్‌ “A 
pn gs mk 1 హక ain క్ట ళీ ళో 


క్ష గ కీ i 





